00 ఎంట) 


దాశరథి 
బి.రామరాజు 
సి. నారాయణరెడ్డి 
చిల్లర భావనారాయణ 
భాగి నారాయణమూర్తి 
ఆకెళ్ళ సుబ్రహ్మణ్యకవి 





హైదరాబాదు 


ప్రచురణ :42 
పూల పాటలు 


తొలి ముద్రణ : 1952 
రాజశ్రీ సాహిత్య కళాపీఠము, సికింద్రాబాదు. 


తెలంగాణ సాహిత్య అకాడమి 
ముద్రణ : మార్చి, 2019 


ప్రతులు : 1000 


వెల : ₹ 25.00 


అక్షరాలంకరణ : సవేరా గ్రాఫిక్స్‌, హైదరాబాద్‌. 


ముద్రణ : చరిత ఇంట్రెషన్స్‌, హైదరాబాద్‌. 


ప్రచురణ : ప్రతులకు : 

తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభారతి, రవీంద్రభారతి ప్రాంగణం. 
హైదరాబాద్‌ - 500 004. 

ఫోన్‌ : 040-29703142 


భావతరంగాలు 


ప్రకృతి, ప్రణయం (ప్రధాన శాఖలుగా వెలువడింది 
భావ కవిత్వం. ఈ సందర్భంగా తెలంగాణలో ఆరుగురు 
కవులు భావగీతాలు రాశారు. పూలు, తుమ్మెదలు, వెన్నెల, 
చుక్కలు, సంధ్యలు, చీకట్టు, సెలయేల్లు, ఊహా సుందరి 
సొగసులు మొదలైనవి ఈ గీతాలలో లలితంగా, మధురంగా 
చూపించారు. పోతన భ్రమరగీతాలను తలపించే విధంగా 
పూలపాటలు వినిపించారు. 

ఒక్కొక్కరు ఒక్కొక్క భావనా వైవిధ్యంతోపాటు, 'పాటిల 
రచనా శిల్ప వైవిధ్యాన్ని ప్రదర్శించారు. 

సుకుమారమైన భావాలకనుకూలమైన కోమల పదాలతో 
విషాదమైనా, ఆనందమైనా మధురానుభూతులుగా మలిచారు. 


భావదృశ్యాలెన్నిటినో మన కళ్ళ ముందుంచిన ఈ “పూల 
పాటలు సంకలనాన్ని 1952 లో రాజశ్రీ సాహిత్య కళాపీఠము 
వారు ప్రచురించారు. 

దాశరథి, సినారె, రామరాజు వంటి లబ్ధి ప్రతిష్టులైన 
వారితో పాటు మరికొందరు కవుల పాటలు ఈనాటి 
పాఠకులకు భావకవితాభిరుచిని కలిగిస్తాయని ఆశిస్తూ 
తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురణగా వెలువరిస్తున్నాం. 


హైద్రాబాద్‌, 


19.03.2019 - తెలంగాణ సాహిత్య అకాడమి 


అభినందన 


పూలపాటలు రచించిన యువకవులు తెలంగాణకు 
సుపరిచితులు. సాహితీ కళారాధకులైన యీరచయితలు తమ 
మధుర గీతాలను కళావీఠము పక్షాన ప్రచురింవ 
నొసగినందుకు సంస్థ కృతజ్ఞి. సంస్థపై యిట్టి అభిమానము 
జూపిన రచయితలకు నా హృదయపూర్వకాభినందన. 

సాహితీ కళాభిమానులగు శ్రీ తోటనారాయణగారు, 
శ్రీ సోమవరంపేట రామమూర్తిగారు కళాపీఠ పురోభివృద్ధిని 
కోరి యీ గ్రంథముద్రణకు వలయు ద్రవ్య మొసంగినారు. 
ఈయువకులు యితర యువకు లెల్లరికి మార్గదర్శకులుగా 
సత్మార్యము లిట్లే సేయుచుండగలందులకు వీరిని 
ప్రత్యేకముగా ప్రశంసించుచున్నాను. 

రసజ్ఞులు తెలుగు తోటలోని చలువపూదేనెల 
(గోలగలరని ఆశిస్తున్నాను. 


అధ్యక్షులు ఇట్లు 
రా॥సా॥ కళాపీఠం పర్సా వేంకటేశ్వరరావు 


తొలి ముద్రణనాటి 


కవుల పరిచయం 


దాశరథి - తెలంగాణను కోటి రత్నాలవీణగా 
వరాయించిన వమువోకవి. తెలంగాణా రచయితల 
సంఘాధ్యక్షులు, కళాపీఠాని కుపాధ్యక్షులు 
వీరి కావ్యాలు : అగ్నిధార, రుద్రవీణ. 
బి.రామరాజు - ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 
వర్షపు పట్టభద్రులు. తెలంగాణ రచయితల సంఘానికి 
కార్యదర్శి. కవిత మనోజ్ఞము. గళము గంభీరము. 


ని.నారాయణరెడ్డి - ఉస్మానియా 
విశ్వవిద్యాలయంలో ఎం.ఏ చదువుచున్నారు. ఉస్మానియా 
విశ్వవిద్యాలయ తెలుగు విద్యార్థి నమితి కార్యదర్శి. 
ఈ యువకవి హృదయ తంత్రుల్ని కదిలించే మధురగీతాలను 
రచించి మనోహరంగా పాడగలరు. 

భావనారాయణ - నవ్య కళాసమితి వ్యవస్థాపకులు. 
కళాపీఠ కార్యవర్గ సభ్యులు. వివిధ సాహితీ రంగాలలో కృషి 
చేస్తు నాటక కళాభ్యుదయానికి పాటుబడు తున్నారు. 

సుబ్రహ్మణ్యకవి - ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 
ఉభయ భాషా ప్రవీణ పట్టమందిరి. కళాపీఠ కార్యదర్శి. జీవిత 
పరమావధి సాహితీ కళాసేవ యని తెలంగాణమున సేవ 
చేస్తున్న మిత్రులు. మంజుల రచనలతో పాటు మైమరపించే 
గాన కళ వీరిసొమ్ము. వీరికావ్యాలు : ధన్యజీవి, నెలవంక. 


భాగి నారాయణమూర్తి క్‌ మద్రాసు 

విశ్వవిద్యాలయములో బి.ఎస్‌సి., చదివారు. సాధనా సమితి 
కార్యదర్శి. తెలంగాణములో వివిధ సాహితీ రంగాలలో పని 
చేస్తున్నారు. తీయని తెనుగు నుడికారముతో అమృతభావాలు 
విరజల్లే యాతని రచనలు తేనెవాగులు. స్వయంగా పాడగలరు. 

ఈ రచయితలు క్రాంతిగీతాల (నవ్చలేకాక 
కమనీయగీతికా రచన లోను సిద్ధహస్తులని పూల పాటలు 
బుజువుచేయగలవు. 

ఒక్క మాటతో పరిచయ వాక్యాలు ముగిస్తాను. 
సాహితీకళాభిమానులై కళాపీఠాఖిమానంతో యీ (గ్రంథ ప్రచురణకు 
ఆర్థికంగా తోడ్పడిన శ్రీ తోట నారాయణగారు వైశ్య జాతికి 
చిరంతన కీర్తి తెచ్చారు. వారి జెదార్యానికి నా ప్రత్యేక ప్రశంసలు. 

సోమవరంపేట రామమూర్తిగారు యీ పుస్తక ప్రచురణ 
కార్థికంగా చేయూత నిచ్చారు. కళాపీఠ సంయుక్త కార్యదర్శియగు 
యీ యువకుని సాహితీ కళాపిపాస యితర యువకులకు పరిచిత 
మగుట నా ఆశ. 


వ్యవస్థాపకులు ఇట్లు 
రా॥సా॥ కళాపీఠం మొగుదుంపురం రాజేశ్వరాచార్యులు 


WDM (ట్య (టే బు ట్య 
గ ౯౨౯౨ ౦ రాలు|ంటఏ ల [0౯౮౯౪ ౬౯ 


అ ౦ ౫ రాలా [ప ఏ ల సం గ 


ఇందులో... 


అభినందన 

తొలి ముద్రణనాటి కవుల పరిచయం 
జోహార్‌ - ఆకెళ్ల సుబ్రహ్మణ్యకవి9 
మినుకు మినుకున - దాశరథి 
దేశదేశాలల్లొ - దాశరథి 

ఓ మృణాళినీ! - దాశరథి 

చిన్ని చుక్కల్లార! - దాశరథి 
తలనిండ.... - దాశరథి 
ఉషాకుమారీ - దాశరథి 
పొగడలేకున్నాను - దాశరథి 

ఏ అమృత భావమో! - దాశరథి 

? - బి.రామరాజు 

ఎవరవో - బి.రామరాజు 
వెదకబోయిన తీగ - బి.రామరాజు 
ఒకనాడు - బి.రామరాజు 

కాంక్ష - బి.రామరాజు 
వచ్చినావానీవు - సి. నారాయణరెడ్డి 
ఆపవే కోయిలా... - సి.నారాయణరెడ్డి 
మధుమాసం - సి. నారాయణరెడ్డి 

ఈ వసంతాలలో - సి.నారాయణరెడ్డి 


ఏల మోగించేవురా - సి. నారాయణరెడ్డి 


కొసరు తేటులు - సి. నారాయణరెడ్డి 
నీ జాడ... - సి. నారాయణరెడ్డి 
నాబ్రతుకు - సి.నారాయణరెడ్డి 


22, 
28. 
24. 
25. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 
88. 
34. 
85. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
48. 
44. 
45. 
46. 
47. 
48. 


కనుమేర గనుపించు - సి. నారాయణరెడ్డి 
నీబాసలేమాయెనే - సి.నారాయణరెడ్డి 

నా జీవితానంద... - సి.నారాయణరెడ్డి 
పారవశ్యత - చిల్లర భావనారాయణరావు 
తుమ్మెదా! - చిల్లర భావనారాయణరావు 
ఎడబాటు - చిల్లర భావనారాయణరావు 
రాగరేఖ - చిల్లర భావనారాయణరావు 
గులాబి - ఆకెళ్ళ సుబ్రహ్మణ్యకవి 

సరులు - ఆకెళ్ళ సుబ్రహ్మణ్యకవి 

రేయి - ఆకెళ్ళ సుబ్రహ్మణ్యకవి 

పారాణి - ఆకెళ్ళ సుబ్రహ్మణ్యకవి 

మల్లిక - ఆకెళ్ళ సుబ్రహ్మణ్యకవి 

పూర్ణాదేవి - ఆకెళ్ళ సుబ్రహ్మణ్యకవి 

చేమంతి - ఆకెళ్ళ సుబ్రహ్మణ్యకవి 

మందారం - ఆకెళ్ళ సుబ్రహ్మణ్యకవి 

వీణ - ఆకెళ్ళ సుబ్రహ్మణ్యకవి 

మేఘదూత 1 - ఆకెళ్ళ సుబ్రహ్మణ్యకవి 
మేఘదూత 2 - ఆకెళ్ళ సుబ్రహ్మణ్యకవి 
మేఘదూత 3 - ఆకెళ్ళ సుబ్రహ్మణ్యకవి 

ఈ బరువు గుండెలో - భాగి నారాయణమూర్తి 
నీ చూపు తళుకులే - భాగి నారాయణమూర్తి 
నవ్వవె నవ్వవె నా రాణి! - భాగి నారాయణమూర్తి 
కోటి కన్నుల కొసల - భాగి నారాయణమూర్తి 
పూలపాటలు - భాగి నారాయణమూర్తి 
సన్నిధియె నాకొక్క - బి.రామరాజు 

నా మానసాన - సి.నారాయణరెడ్డి 

చినుకులు - సి. నారాయణరెడ్డి 


WIEN 


31 
32 
33 
34 
35 
36 
37 
38 
39 
40 
41 
42 
43 
44 
45 
46 
47 
48 
49 
50 
51 
ర్‌2 
58 
54 
ర్‌ర్‌ 
56 
57 


జోహార్‌ 


మలయ జావ సుమిత్ర మగధ సింహళ దేశ 

మహిత శాసనరాజ్య మందారవల్లీ! 

అమరావతీ అజంతా నాగగిరి శిల్ప 

కమనీయ సత్మళా సందేశమల్లీ! ॥మలయ॥ 


గౌతమి పినాకినీ తుంగభద్రా కృష్ణ 
మంజీరనదుల సస్యమ్ములే జల్లీ 
తిక్కన్న పోతన్న త్యాగయ్య క్షేతయల 
తీయందనాల కైతల తేనె వెల్లె 


పలనాడు హంపి బొబ్బిలి కొండవీడు 
చాళుక్య కాకతి పల్లవుల కిలై 
మొల్లమ్మ అన్నమ్మ రుద్రమల తలై 
పల్లెపలైల ప్రకృతిదేవి పూవిలై 
తెలుగు వెలుగుల తోటలో బాటగా 
పులకించు పూలపాటల జిలుగు లివిగో! 
రాజశ్రీ సాహితీ రమణీయ సత్మళా 
తేజోవతీ! తెలుగుభారతీ! జోహర్‌! 1మలయ॥ 


- ఆకెళ్ళ సుబ్రహ్మణ్యకవి 


పూల పాటలు 0 


మినుకు మినుకున 


మినుకుమినుకున దివ్వె వెలిగించి ఒరులింట 
మనసులో నా దివ్వె మలపబోకే! 


పూవువై నా యింట తావి జల్లుట మాని 
మొగిలుపై చుక్కవై పొడవబోకే! 


తంతులను విద్యుత్తు తరలించి వెలిగించి 
అంతలోబిసనొక్కి ఆర్చబోకే! 


నీకు నాలో వెలిగి నేను నీలో వెలిగి 
మలిగిపోయే మాట తలపబోకే! 


కోటి దీపాలతో కులికేటి ఈ రేయి 
కన్నీటి గంగతో కడిగేయబోకే! 


మినుకుమినుకున దివ్వె వెలిగించి ఒరు లింట 


మనసులో నాదివ్వె మలపబోకే! 
- దాశరథి 


పూల పాటలు 


పూల పాటలు 


దేశదేశాలల్లొ 


దేశదేశాలల్లా దీపాలు దీపాలు 
తిమిరలోకంమీద కోపాలు కోపాలు 


కళ్ళపై ముసిరేటి కటిక చీకటి నెల్ల 
కడిగేటి బంగారు చలువకాంతుల జాలు 


కొండపై కూర్చున్న కోటి చుక్కలకంటె 
కొంచె మెక్కువగానె కులికేటి దీపాలు 


మనసులో మనసైన మగువ వచ్చిననాడు 
కణకణా మండేటి కాంక్ష నిప్పుకణాలు 


ఎదకు ఎద ఆనించి యెంతొ బరువును దించి 
అరగడియకొరకైన మరిచేటి కష్టాలు 


దేశదేశాలల్లో దీపాలు దీపాలు 
తిమిరలోకం మీద కోపాలు కోపాలు 


గప్పుమని చీకట్లు గంతేసినప్పుడు 


కాలరాత్రీదేవి కొప్పులోపలి పూలు. 
- దాశరథి 


11 


12 


ప్‌ మృణాళినీ! 


ఓ మృణాళినీ! 
ఓహో మృణాళినీ! 
నీల నీల హ్రదాంతరాల తీగెలు ప్రాకి 
బాల భాను కరాలపై తామరలుసాకి 
అళినీ ముఖాన తీయని తేనె చిలికించి 
కొలనిలో బంగారు జిగి వెల్తురులు దించి 
ఓ మృణాళినీ! ఓహో మృణాళినీ 


నీ పుష్పవేదిపైని రమానివాసమ్ము 
నీ దివ్య వీధిలోన ఉషావిలాసమ్ము 
న్‌ పూలపందిళ్ళలో లక్ష్మి నృత్యమ్ము 
నీ ఆకుపై నీటిచుక్కయే ముత్యమ్ము 
ఓ మృణాళినీ! ఓహో మృణాళినీ! 


ప్రణయినీ పాద రాగమ్ము నీలో దాచి 
రమణీ నవధరారుణ కాంతులను దోచి 
తరుణీ విశాలలో చనములను నీకిచ్చి 
(ప్రేయసీ ముఖములో నీ పుష్పములు విచ్చి 
ఓ మృణాళినీ! ఓహో మృణాళినీ! 
- దాశరథి 


పూల పాటలు 


పూల పాటలు 


చిన్ని చుక్కల్లార! 


చిన్ని చుక్కల్లార! 

కన్ను గీటేరేల? చిన్నిచుక్కల్లార! 
మిన్ను మన్నూ గానకున్నారు మిన్నెక్కి 
చిన్నిచుక్కల్లార! 


నీలిడోలల నెక్కి తేలిపోతున్నారు 
గాలితరగల్లోన సోలిపోతున్నారు 
వెలుగు తరిగిననన్ను వెక్కిరిస్తారా? 


దేవతల అందాల తిండినై పోయాను 
రాక్షసుల నోటనో పక్షి నైపోయాను 
రాక్షసులు దేవతలు రట్టు పెడుతుండగా 
ఒక్కరైనా వచ్చి ఓదార్చి పోరేల? 


దూరదూరాన్నుండి తేరి చూస్తున్నారు 
ప్రణయ మకరందమ్ము పారబోస్తున్నారు 
చందమామను నన్ను అందుకోరేలా! 


పశ్చిమాచల శిఖర భాగాన క్షయబాధ 
పడుతున్న నాపైన దయ చూపరేలా! 
చిన్నిచుక్కల్లార! కన్ను గీటేరేల! 
చిన్నిచుక్కల్లార! 
- దాశరథి 


13 


14 


తలనిండ... 


తలనిండ పూదండ 

దాలిచిన రాణి! 
మొలకనవ్వులతోడ మురిపించబోకే 
మాటల్లొ మాటల్లొ మరిపించబోకే 


పూలవానలు కురియు మొయిలువో! అందాల 
మొగలిరేకులలోని సొగసువో! నా రాణి! 


నీ మాట బాటలోనిండె మందారాలు 
నీ పాట తోటలో నిలిచె శృంగారాలు 


నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు 
నీ నీలవేణిలో నిగిడె నాకాశాలు 


నను చూచినవ్వి పున్నమవెన్నెలను కాచి 
నా కొరకు కన్నీరు కురిసి వర్షము తెచ్చి 
నన్నేడిపించి పిన్న నినవ్వు నవ్వించి 
ఆరురుతువుల చేతియం దుంచుకున్నావు 


॥తలనిండ॥। 


॥తలనిండ॥। 


॥తలనిండ॥। 


॥తలనిండ॥। 


॥తలనిండ॥। 


- దాశరథి 


పూల పాటలు 


ఉషాకుమారీ 


ఉషాకుమారీ ముఖారవిందం 
నిశాదుఃఖీతుల కమితానందం 


వెలుగు వాగులో మునిగిన చీకటి 
తలపై తరుణ పయోజ కిరీటం 


(ప్రభాతకాల ప్రజాభిషేకం 
పాటలు పాడిరి వనితానీకం 


ఎచట వేసినా రంగవల్లికలు 
ఎచట దూసినా మధుర మల్లికలు 


సుప్తలోకములు మేల్మను సమయం 
బానిస జనముల పాలిటి విజయం 


రస పిపాసులకు రాసక్రీడ 
రమణీమణులకు రవ్వలమేడ. 


- దాశరథి 


పూల పాటలు 15 


16 


పొగడలేకున్నాను 


పొగడలేకున్నాను పొగడపూవా! నిన్ను 

పొగడగల హృదయాలె సెగలు పొగలైపోయె! 
పొగడలేకున్నాను పొగడపూవా! నిన్ను 

నీ పరీమళ లహరి నిత్యసత్యమ్మో! 

నీలోని మకరందమే అమృతరసమో! 


నీ లఘుశరీరమ్ములో దాగియున్న ఈ పరిమళ ప్రవాహమ్ములో 
నీ నిరాడంబరత్వమ్ములో నిండియున్న మారందమ్ములో 
నిత్యసత్య మ్మొకటి సాక్షాత్మరించెనే! 
నిర్మలానందమ్ము నిర్ణిద్రమయ్యెనే! పొగడ! 


వాడి వత్తలై నలిగి అణగారి పోయినా నీలో 

సుంతైనకొరవోవ దేలనే అమర పరిమళమూ 

నీ చిన్ని ప్రాణమ్ములో ఎన్ని వాసనలే 

నీ చిన్ని ఆకారమ్ములో ఎన్ని స్వర్గమ్ములే ॥పొగడ॥ 


నీలో నిరాశా మనీషా ఖిన్నజీవులకు 
తేలికైనట్టి ఆశారసాయన మ్మున్నదే! 
పొగడలేకున్నాను పొగడపూవా! నిన్ను 
పొగడగల హృదయాలెసెగలు పొగలైపోయె. 


- దాశరథి 


పూల పాటలు 


ఏ అమృతభావమో! 


వి అమృతభావమో 

ఈ చిన్ని తీవలో ఈ చిన్ని క్రోవిలో 
పయట జార్చిన చిన్ని పడతి వక్షమువోలె 
కనుపించకే పొంగి కనుపించును 


ఏ మధుర రావమో 

ఈ గాలి తరగలో ఈ వాగు నడకలో 
పసికన్నె గొంతులో కొసరు కోరికవోలె 
వినిపించకే కాస్త వినిపించును 


ఏ మధుర భావమో 

ఈ చంద్రకాంతిలో మల్లె పూబంతిలో 
అప్పుడే వికసించినట్టి యౌవనమట్లు 

అందరాకనె అందినట్టు లనిపించును 


ఏ అమృతరావమో 
ఈ వీణతంత్రిలో ఈ వాణి గొంతులో 
ప్రణయినీ హృదయాంత పల్లవిత భావమ్ము 


వలె, డాగి కొనసాగి 
తుద కేగి చెవి సోకినటుల గుండెకు తాకు 
ఏ అమృతరావమో! 
కంటం 


పూల పాటలు 


1d అమృత 


॥1ఏ మధుర॥ 


॥1ఏ మధుర॥ 


- దాశరథి 


17 


18 


°° 


బాలపల్లవ ఖాదినీ పిక 
జాల చైత్రారంభ కుహురుత 
లీలలం గనుపించు దుఃఖపు 
కీల లెందులకో? 
నీరజాసవశరథి తరగల 
పారవశ్యమునం భ్రమించెడు 
షట్పదీ రుంకారమందు - వి 
షాద మెందులకో? 
నీల నీరద మందిరాంతర 
తూలికా తల్పమున దూగెడు 
శంపాలతిక జీవితపు రుచిలో 
క్షణిక మాధురులా? 
క్షాళీ తాభఖిల లోకకల్మష 
నీలగళ మంగళ గళమ్మున 
హాలహల నీలాతి నీల 
జ్వాల లెందులకో? 
ఎత్తుపల్లము లొక్క తీరుగ 
మెత్తగా సరిదిద్దుకొనుచు 
వేరు వే రిసుమంత లేదని 
ఏరు పారుటలా? 


- బి.రామరాజు 


పూల పాటలు 


ఎవరవో 


ఎవరవో బెదరి న 
న్ని ట్లేల చూచేవు 
చూచి చూడక మదిని 
దోచుకొని పోయేవు ॥ఎవరవో॥ 


నీ కనుల బాసలో 
ఏ కవుల కావ్యాలొ 
నీ బొమల కదలికలొ 
ఏ నటుని నాట్యాలొ |; ఎవరవో॥ 


నిదురించు వీణలో 
నినదించు రాగమవా 
కలలోన కనుపించు 
గంధర్వ కన్యవో ॥ఎవరవో॥ 


దివియందు వెలిగేటి 
దివ్యతారక వేమొ 
వెలుగు బాటలు చూప 


ఇల కవతరించితో ॥ఎవరవో॥ 


- బి.రామరాజు 


పూల పాటలు 19 


వెదకబోయిన తీగ 


వెదకబోయిన తీగ ఎదురుగా వచ్చింది 
ఎదురుగా వచ్చింది ఎద బరువు చెప్పింది 


పువ్వోలె విరిసింది నవ్వోలె మెరసింది 
నవ్వు పువ్వులు రువ్వి నన్నాదరించింది 


ఏరోలెపొంగింది నీరోలె పారింది 
క్షీర నీరము లుంచి తీరేమొ కనుమంది 


తన కంటిపాపలో నను చూసుకొమ్మంది 
నా నీడ చూపించి తా నాడనే యంది 


కలువమాలలతోడ కట్టెయ్య వచ్చింది 
కట్టెయ్య వచ్చి తా కట్టుబడిపోయింది 


20 


॥వెదక॥ 


॥వెదక॥ 


॥ వెదక॥ 


॥ వెదక॥ 


॥వెదక॥ 


- బి.రామరాజు 


పూల పాటలు 


ఒకనాడు 


ఒకనాటి మధురనిశి - ఒలుకబోసిన కలలొ 
కడసారి వలికి చెలి - కరగిపోయింది ఒక! 


ఒండొరుల హృదయ తటు 

లొరయు (ప్రేమ నదమ్ము 

వానినే విడబరచి 

వైచెనని కుమిలింది ॥ఒక॥ 


ఈ విరహసాగరం బెటుల - ఈదుద మన్న 


దుఃఖమే మనకింక - చుక్క వెలుగా నంది ఒక! 
జాలిగా కన్నీటి 
మాలికలు వేసింది 
కన్నీటిలో హృదయ 
కమల మందించింది 1eక॥ 
- బి.రామరాజు 
i 


పూల పాటలు 21 


22 


కాంక్ష 


చెలియ సిగపూవునై 
చరణరాగంబునై 


సురగి పోవగ దలతు 
చెరగిపోకయు నిలుతు॥ 


చెలిమాట కర్ణమై 
పాటలకు నృత్తమై 


ఆగిపోవగ జూతు 
సాగగా దలపోతు॥ 


చెలిచూపు తీపినై 
చిరునవ్వు వెలుగునై 


కరగిపోవగ జూతు 
తరగనై వడి లేతు॥ 


- బి.రామరాజు 


పూల పాటలు 


వచ్చినావానీవు 


వచ్చినావా నీవు వాసంతరాణీ! 


వన్నెచిన్నెల మేలి వలిపమ్ము లూని ॥వచ్చి॥ 
నీ రాకకై వేచి 
దూరాన నిను జూచి 
పులకరించెను తరులు 
పొంగిపోయిను గిరులు ॥వచ్చి॥ 


నీ చల్లనౌ పాట సాగిపోయిన బాట 
మొలిపించె స్వప్నాల పలికించె కావ్యాల ॥వచ్చి॥ 


నీ మోవులే రువ్వు 
అందాల తొలినవ్వు 
చిరుపూల కవ్వించె 


విరగబడి నవ్వించె ॥వచ్చి॥ 


నీ రూపులో చూపు - ఆ చూపులో తూపు 
నాటుకొను నే వేళ - నవనీత హృదయాల ॥వచ్చి॥ 


ఆ సి.నారాయణరెడ్డి 


పూల పాటలు 23 


ఆపవే కోయిలా... 


ఆపవే కోయిలా! ఆపవే 
నవ వసంతాలలో చివురించు నీపాట | ఆపవే॥ 


మరపు చీకటులలో | మరగి మాసిన నాదు 
వలపుగాధల మరల । తలపించు నీపాట | ఆపవే॥ 


(శ్రుతి లేని నాడు జీ । విత వీణపై మోగు 
కటువైన శోక రా। గము నాపు నీపాట | ఆపవే॥ 


భావవీధులలోన । పయనించి పయనించి 
రాలిపోయిన హృదిని । గాలించు నీపాట ॥ఆపవే॥ 


నిండువానలనాడె | యెండిపోయిన నాదు 
తలపుటేరుల తుంప । రలు జిమ్ము నీపాట ॥అపవే॥ 


అందగోరిన యాశ । లాకాశ మంటగా 
క్రుంగి క్రుంగినయెడద । పొంగించు నీపాట 11 ఆపవే॥ 


- సి.నారాయణరెడ్డి 


24 పూల పాటలు 


మధుమాసం 


మధుమాసం! సుమనో మృదుమాసం 


మరపురాని మనసులోని 
మధురభావముల రేపె 
తెలియలేని వెలియబోని 
వలపు టూయెలల నూపె 


ఆకుల తలిరాకుల కల। కోకిలల గళాలు (మోగె 
తేటుల యెలపాటల రొద । పాటల వాటికల రేగె 


వన్నెల విరికన్నెల యెద 
గిన్నెలలో తేనె పొంగె 

దారుల పూచేరుల నును 
తేరుల మారుడు చెలంగె 


మధుమాసం సుమనో మృదుహాసం॥ 


పూల పాటలు 


॥మధు॥ 


॥మధు॥ 


ఆ సి.నారాయణరెడ్డి 


25 


26 


ఈ వసంతాలలో 


ఈ వసంతాలలో । నీ చూపుపిలిచెనా 
ఆ వనాంతాలలో । నీ రూపు మొలిచెనా 


కన్నెకలువల మోవి । కిన్నెరల (మోయించు 
ఎలనవ్వు పాటలో । కల లెన్నా పలికెనా 


పండువెన్నెల రేల । వలపు దివ్వెల పాల 
వెలుగులో కనరాని । విరహాలు కరగెనా 


తలపు చాయల మీరు । బ్రతుకు లోయల దూరు 
సెలయేటి కెరటాల । కలగీతి విరిసెనా 


T= 


॥ఈ॥ 


T= 


T= 


- సి.నారాయణరెడ్డి 


పూల పాటలు 


ఏల మోగించేవురా 


ఏల (మోగించేవురా మూగవీణా 
ఈ నిరాశా జీవితానా॥ 


ఎవరినో ప్రేమించి 

ఏమేమొ ఆశించి 

కన్ను మూసిన పూల 

వన్నె మాసిన రేల ॥ఏల॥ 


మృదువల్లికల నూపి 

మధుగీతికల లేపి 

కనలేని వేదనల 

కరిగేటి హృదయాల ॥ ఏల! 


వలపు పూవులు వాడి 


తలపు తావులు వీడి 
(బతుకు రాలిన తోట 
వెతలు దోలిన చోట nd 
- సి.నారాయణరెడ్డి 
వ్ర శ్రి — 


పూల పాటలు 27 


28 


కొసరు తేటులు 


కొసరుతేటులపైన | కాసంత దయ లేక 
కనుము కోసితి బాల | కమనీయ కమలాల 


కినుక నాపై బూనకా 


గైకోవె నా కానుకా in 


కను కన్ను కలహించి। కనగనే కనువంచి 
కనలేని హృదయాన। ఎనలేని విరహాన 


కరగించి పోబోవకా 
గైకోవె నా కానుకా 12 


క్రీగంట జూచేవు । కిలకిలా నవ్వేవు 
ప్రణయమంత్ర మ్మూద । కను లెజ్జజేసేవు 


కను లెట్టి గానీయకా 
గైకోవెనా కానుకా 13 
- సి.నారాయణరెడ్డి 
——ాల్రి శ్రి — 


పూల పాటలు 


పూల పాటలు 


నీ జాడ... 


నీ జాడ గననైతిరా। నా సామి 
రే రేడు శయనించెరా॥ 


వేయి కన్నులతోడ 

వేచివేచిన కలువ 

విసిగి కన్నుల మూసెరా! నా సామి 
వెలుగు వెన్నెల మాసెరా 


మనసులో నుదయించు 
మధురమౌ భావాలు 

మనసులోనే సమసెరా | నా సామి 
మన సింత నునుపేలరా 


తలచి తలచీ, నిన్ను 

పిలిచి నా హృదయాన 

తలపు తీవెలు వాడెరా | నా సామి 
వలపు పూవులు వీడెరా॥ 


నీ! 


॥నీ॥ 


నీ! 


- సి.నారాయణరెడ్డి 


29 


30 


నా బ్రతుకు 


నా బత్రుకు తోటలో 
ఆ వలపు బాటలో 
పులకించి పోదువో యెల పూలపాటలో॥ 


తీయతీయని కలల (మోయించు రేయిలో 
కలలోని లోకాల కరగించు హాయిలో 


రవళించి పోదువో 
చివురించి పోదువో॥ 


మృదుభావవల్లికల కదలించు హృదిలో 
రస రాగ దీపికల రగిలించు యెదలో 
చలియించు పోదువో 
జ్వలియించి పోదువో 
నా బ్రతుకు తోటలో॥ 


- సి.నారాయణరెడ్డి 


పూల పాటలు 


కనుమేర గనిపించు 


కనుమేర గనుపించు నా ప్రేమతారా 

పెను దూరమై పోయెనా 
అనయమ్ము రవళించు ఆశా సితారా 
తెగి మూగపడిపోయెనా 


మధురగీతిక లన్ని చెదరిపోయేనా 
ప్రణయదీపిక లన్ని పొగలు (గమ్మేనా 


నా జీవితం బెడారేనా? ॥కను॥ 


నా మన్మనో సీమలో సాగిపోయే 
నవ జీవనదు లింకెనా 


నా భావనావీధిలో వెల్లిపోయే 
నవక ళాద్యుతు లారెనా 


భావిసౌధ మ్యేమొ భగ్న మయ్యేనా 
మంజుహృదయ మ్మేమొ మండిపోయేనా 


నా జీవితం బెడారేనా? ॥కను॥ 


ఆ సి.నారాయణరెడ్డి 


పూల పాటలు 31 


నీబాసలేమాయెనే 


నీ బాస లేమాయెనే । నా రాణి 
నీ యాసలే మాయునా? 


పూల మోపులలోని 

మెలి తావుల నూని 

గాలి యీలలువేసెనే | నా రాణి 
కదలి హాయిగ వీచెనే॥ 


దూరాన జలదాల దూరేటి నెలబాల 
కేరింతలే వేసెనే । నా రాణి 
మీరి గంతులు వేసెనే॥ 


తీవె కౌగిలిలోన 

తేలేది పూజాణ 

చాల వింతగ నవ్వెనే । నా రాణి 
గేలి సేయగ జూచెనే॥ 


32 


ఆ సి.నారాయణరెడ్డి 


పూల పాటలు 


నా జీవితానంద... 


నా జీవితానంద నాట్యమ్ము కందునా 
నా భావ నవజీవనాదమ్ము విందునా॥ 


చలువ వెన్నెలరేల వెలిపాల నురుగులో 
కలువకన్నెల మేలి తొలినవ్వు తరగలో 
సెలయేటి బాటలో 
ఎలదేటి పాటలో॥ ॥నా॥ 


కాళరాత్రీ ఫాలవ్యాళ పాశమ్ములో 
విలయ ధాత్రీనిలయ వికటహాసమ్ములో 
అగ్ని సూనమ్ములో । భగ్నగానమ్ములో ॥నా॥ 


పవడాలు హర్షించు నవరాగరేఖలో 
వరహాలు వర్షించు పసిపాప రాకలో 
తలిరాకు నునుపులో । తేలిరేకు సొలపులో ॥నా॥ 


హాలహల కరాళ కీలాంగణమ్ములో 
చలిత మృత్యుకరాల సంఘర్షణమ్ములో 
రుధిరగాత్రమ్ములో | శిధిలపాత్రమ్ములో 
నా జీవితానంద నాట్యమ్ము కందునా॥ 
- సి.నారాయణరెడ్డి 


పూల పాటలు 33 


34 


పారవశ్యత 


ఆ చందమామలో 
ఆకాశవీధిలో 
ఒదిగిపోతున్నాను 
కదలిపోతున్నాను॥ 
ఈ మలయపవనులో । ఈ మల్లె సొగసులో 
మాయమైపోయాను। మై మజచిపోయాను॥ 
అమ్మాయి కృతులలో 
ఆ వీణ శృతులలో 
కరగిపోతున్నాను 
తఅగిపోతున్నాను ॥ 
అతితేలికై మనసు । ఆకాశ మంటితే 
తెలినీడ నైపోయి । తిరుగాడుతాను॥ 
చల్లగా నీలోని జాబిల్లిరేకా! 
కఅగిపోయీ యెడద 
గలగలా నీరైతె 
నీచిన్ని వాగునై 
నడయాడుతాను 
మెల్లిగా నీలోన మిన్నేటివాకా! 


- చిల్లర భావనారాయణరావు 


పూల పాటలు 


తుమైదా 


| 
రి అ 


ఓహోహో కొదమ తుమ్మెదా! 
ప్రణయరాగ రంజిత రసగాధ పలికెదా! 


పూల పాటలు 


భువిజారిన వైజయంతినీ 
దిగివచ్చిన సురసుందరినీ 
మకరందము నేనే 

ఆనంద జయాంకమునే ! 


నాలో ఒక మెలిపు బాట 
నీలో ఒక వలపు పాట 
రా ఓ-ఓ-ఓ... 


విరిసి విరిసి మురిసిపోవు 
విరికన్నియ పిలుపువనీ 


TE 


ఓహోహో కొదమ తుమ్మెదా! 


- చిల్లర భావనారాయణరావు 


35 


36 


ఎడబాటు 


కనుపాపలో మసలగా నేర్చుకొన్నట్లి 
కమనీయజీవనము కల యయ్యెనా నాకు? 


నీచరణ మంజీర నిస్వన మ్మికలేక 
బ్రతుకుగాధలు మూగ పడిపోయెనా సఖీ! 


నిను గాంచినంత నా నిలువెల్ల పులకలై 
అమరత్వ మొందగా నంతరించెనొ చెలీ! 


నా ప్రణయ జీవనాగంధ సంధాయినీ! 
ఓ మధురకావ్య భాగ్యోదయ విలాసినీ! 


ఈ విషాద నిశీధి విడలేక విడలేక 
ఎడబాసి ఎవరమో! ఎచటనో! ఏమో! 


- చిల్లర భావనారాయణరావు 


పూల పాటలు 


రాగరేఖ 


ఓ మలయపవనా! 
ఓ హోహో మలయపవనా! 
ఈ మలయానిల వీచికలో 
ఊగిపోవు సుమడోలికలో 
తేలిపోదు మధురోహలలో 
తేనె లొలుకు సుమభావనలో 
ఓహో మలయపవనా! 


అదిగో ఆ చల్లని వెలుగదిగో 

తూరుపుకొండల తోచిన వెలుగల్లదిగో! 
బాలభాస్మరుని రాగజ్యోతి 
ప్రపంచమునకే జీవనజ్యోతీ! 
మేలుకొలుపు మేళం - ఆ - 
శకుంతలముల గానం - నే - 
డహా! సుప్రభాతం 


ఓహోహో మలయపవనా! 


- చిల్లర భావనారాయణరావు 


పూల పాటలు 37 


38 


గులాబి 


ఎవరే గులాబి! నీ కీ సాగసురేక లిడి 
ఎందుకో నీ ఒదలి కిరికించె ముళ్ళదడి 


పరిమళము లొలికించు పరవశుల గావించు 
బంగారుపాపంచు ప్రకృతిలక్ష్మి సుమించు 


ప్రత్యేకమై నిలచె నిత్యమౌ నీ రంగు 
సత్యమే నిను దలచి ప్రత్యణువు నుప్పాంగు 


ఎవరమ్మ చిరుకన్నె యీ తోటలో నున్న 
ఏ పూవు నీకన్న రూపుచాటిన మిన్న 


నీవు లేనిదె పూలతావిలోపల జాలి 
తీవలో కనుజాలుతెలివారి పూబాల 


నిను కనిన తీవతల్లిని విడిచి ఆడెదవు 
ఇనుపచేతుల నలిగి తునకలై వాడెదవు 


చల్లన్ని కిరణాల జల్లి వెన్నెలరేల 
మెల్లగా శశిబాల అల్లు నిను చిరుగాలి 


ఏ సీమవారు నిను యీ సీమ కంపిరో 
ఆసామి పదసీమ నీ సొగసు నింపిరా? 


- ఆకెళ్ళ సుబ్రహ్మణ్యకవి 


పూల పాటలు 


సరులు 


బరువు గుండెల గాధ 
మరచిపోవని బాధ 


కరగు నీడల చార । ఎరుపు నెత్తుటి జీర 
జన్మజన్మాలలో 
మన్మనో కాంక్షలే 

జయమొందునా మరణ | భయమొందునా ధరణి. 


అసలు చిగుర్చవీ 
అంధ జగదారణ్య 
మందు దావానలము 
హతమార్చి పోవునా 


కడుపులో చీకటులు । కన్నీటితో నెటులు 
కదుగుమందువు నిటల । కాంతి చిందిన చిటులు 
నీ కేశమున సరులు 
నా కంఠమునకరలు॥ 


- ఆకెళ్ళ సుబ్రహ్మణ్యకవి 


పూల పాటలు 39 


40 


రేయి 


ఆకాశమున తార। కాకోటి నీరద 
ప్రాకార చారు ది । వ్యాకారమౌ రేయి 


మూకరాగాల మా 
ధ్విక గీతాల మా 
రాకు బాసల కళా 
లోకన మ్మిడ హాయి 


వాసంతి కెమ్మోని! వైశాఖి తీమావి 
వాసనల పూదీవె | వాల్దంటి చెంగాని 


పలువరుస తెలి మెరుపు 
కలువ సరసుల మురుపు 
చలిరేని సంబరపు 
వెలుగు వెన్నెలపరపు 


ఈ రేయికడుపులో । ఎన్ని స్వతంత్రాలొ! 


- ఆకెళ్ళ సుబ్రహ్మణ్యకవి 


పూల పాటలు 


పారాణి 


ఎనినాళ్ళు నిను వేచి | కనులు కాయలు కాచి 

మనసు గాయము లేచి | తనువు బరువులు మోసె 
వినువీధి విడచి రావా - నా చెలీ! 
మనగాధనెడద తేవా? 


నీలి మొయిలును తీసి | మేలిముసుగును వేసి 
పూలతావుల పూసి । జాలి జీవుల జూసి 


కాలమే గడుపుతావా - నా రాణి 
బేలవై నడపలేవా? 


మేరువున కిరణాలు - మెరయు నీ చరణాలు 
నీరాక తరుణాలు - పారాణి వర్ణాలు 


ఆరదీ వలపు భావీ - నా బాల 
కోరదే కలల దీవీ॥ 


- ఆకెళ్ళ సుబ్రహ్మణ్యకవి 


పూల పాటలు 41 


మల్లిక 


మల్లికా ! చల్లన్ని 

తెల్లన్ని గళ్ళన్ని 

అల్లు తావుల చీర 

కళ్ళరేకుల చార ॥మ॥ 


(బ్రతుకు కట్టీనదాన। ప్రకృతి మెట్టిన చాన 
అమృతంపు కెరటాలు | అధరమధురపుటాలు ॥మ॥ 


గిరిగుహలలో పాడి 
తరుల ఖగముల ఆడి 
పరిమళాల నివాళి 


నరగళాల విరాళి ॥మ॥ 


కరుణ మెరసినదాన | అరుణకరములదాన 
మందాకీనీ వీచి । నందనమ్ములు పూచె ॥మ॥ 


నటరాజు శిర మూచి 
నవ్వెనే నిను చూచి ॥మ॥ 


- ఆకెళ్ళ సుబ్రహ్మణ్యకవి 


పూల పాటలు 


పూల పాటలు 


పూర్ణాదేవి 


పలుకవేలనె నీవు ప్రణయ పూర్ణాదేవి 
అలుకయేలనె భావి వెలిగించగా రావె 


చిలుక సింగారాలు పలుకు బంగారాలు 


ఒలుకు నయగారాలు వలపు టంగారాలు 


తళుకు చూపుల మేలి కళలు రూపున జాలి 
గొలుపు నీ అందాలు చలువ మారందాలు 


కలచిన పవిత్రాలు సెలయేటి చిత్రాలు 
గళ రాగ సూత్రాలు కలికి నీ నేత్రాలు 


వెలితి లోతులు వెతికె కలయైన నాబ్రతుకు 
తొలిచీకటులు చితికె వెలుగులే నీ వతుకు 


మలిసంజ ముసుగులే మొలకెత్తు క్రీనీడ 
మలిపి నా అసువులే కలగీతికలు పాడ 


rs 


॥ష॥ 


nS) 


rs 


॥పలు॥ 


- ఆకెళ్ళ సుబ్రహ్మణ్యకవి 


43 


చేమంతి 


తోటలో చామంతి 
తూరుపున వాసంత 
వాటిలోపల వెలుగు 


బాటగనె కాసంత ॥తో॥ 


సిమిరేకుల మురిసి 
సరుటాకులు విరిసి ॥తో॥ 


పసిడి తళుకుల మెరసి । 
ముసినగవులను కురిసి । 


es 


es 


యోగనిద్రల తనువు 

లూగి పూవుల చనువు 

స్వాగతము పాడినది 

రాగ మధురగీతాల ॥తో॥ 


నా హృదయసీమలో । నటియించు శ్రీమతీ 


నవవేణి(పేమలో । నగ్న మధురాకృతీ ॥తో॥ 
నా కంటిలో నీరు 
నీ జంటలో జారు ॥తో॥ 


- ఆకెళ్ళ సుబ్రహ్మణ్యకవి 


పూల పాటలు 


పూల పాటలు 


మందారం 


మందరమా! 
దివ్య నవ్యసౌందర్యమా! 
మకరంద మందిరానంద 
మాధుర్యమా! 


అందాలకుసుమమా । కందోయిలో రమా 
చిందుచిరునగవుకను । విందు నీలో ఉమా । 


ఎందరో నీ మేని 

యొరుపు రేకల బూనె 
పందెమున నీ సౌరు 
నొంద క్రిందయ్యారు 


డెందమ్ము నాలోన । కందిపోవును తాను 
కంది యీ లోకాన । జెందు నీ వర్ణాన 


సందెపొద్దుల ముద్దు 
సందడుల మురిసేవు 


బందికాకు కరాళ | బాహువల్లరి వ్యాళ 
బంధానరాలకుము । అంధకారపు వేళ॥ 


॥మం॥ 


॥మం॥ 


॥మం॥ 


॥మం॥ 


॥మం॥ 


॥మం॥ 


- ఆకెళ్ళ సుబ్రహ్మణ్యకవి 


45 


46 


వీణ 


ఈ విషాదనాద గళము 
ఎన్ని యుగా లీ గరళము 


ఈ విశాలకాల పథిని 
ఎన్ని తరాలదో మధన॥ 


ఈ మహోదయస్వరాలు 
ఎన్ని ఉరగమణి సరాలు! 


ఈ కరాల శీతల లయ 
ఏ పురార్టగీతుల దయ 


ఈ శాంతి శుతితంతులు 
ఏ (క్రాంతికళాకాంతులు॥ 


ఈ మీటిన అ(శుగాధ 
ఏ గోటి కిన్నరీవీధి॥ 


ఈ విపంచిరాగ ప్రకృతి 
ఏ విరించి పాడిన కృతి॥ 


ఈ పాతబాట నా పాణి 
ఏ (మోత నాటు నీ వీణ॥ 


T= 


॥ఈ॥ 


T= 


T= 


T= 


॥ఈ॥ 


T= 


- ఆకెళ్ళ సుబ్రహ్మణ్యకవి 


పూల పాటలు 


పూల పాటలు 


మేఘదూత 1 


పోయిరా చెలికాడ! హాయిగా మా వాడ 


తీయతేనియ లోడు చాయలే పారాడ "పో 
ఊయలూచును నిన్ను ఉజ్జయినిపురి గంట 

సాయమ్ము నీవెంట చాతకమ్ముల జంట పో! 
విరహబాధా ఖిన్న వీక్షణమ్ముల జూచి 

మరణించునో యేమొ తరుణినాకై వేచి "పో 
యక్షాధిపతి కుబేరునిశాప మేడాది 

కక్ష బూనెను నన్ను కన్నీటిలో నీద పో! 
తానమాడిన జనకతనయ పున్నెపుపదము 

దాల్చు నీ రామగిరి తళుకెత్తె నీ పదము ॥పో॥ 
ప్రియురాలు కాలూన వికసించు వకుళము 

ఆమెలోన హసింప ఆడు చంపాసుమము ॥పో॥ 
ఆమె నిశ్వాసమ్ము పాడె చూతకరేఖ 

ఆమెలో అందాలు పూలకే నవలేఖ "పో 


- ఆకెళ్ళ సుబ్రహ్మణ్యకవి 


47 


మేఘదూత 2 


'ప్రియమిత్రుడా! పొమ్ము ప్రేమతో నీరాక 
ప్రియురాలి సుఖవార్త రేకెత్తు నీకేక॥ 


అలకాపురికి పోవ అందాల దృశ్యాలు 
మెలగు నీ దారిలో మెయి పారవశ్యాలు॥ 


రక్తకంఠాలతో రాగ మాలాపించు 
రమ్య కిన్నర వధూరత్నగీతులు వించు॥ 


వైభబ్రాజ పుష్పాంగణాన కుంజాలలో 
వైబుధీయు గళాల సంబరపు సంజలో 


వాడిపోవు సరస్సు వీడిమై ప్రాతస్సు 
జాడ తెలుపు నుషస్సు జంట లోడురహస్సు॥ 


క్రీడా గిదీంద్ర నీలాల వెలుగులు పూచు 
కనక కదళీ పుష్పవేష్టనమ్ములు జూచు॥ 


- ఆకెళ్ళ సుబ్రహ్మణ్యకవి 


48 పూల పాటలు 


మేఘదూత 3 


నీలసుందర ! నీవుజాలితో నా శ్యామ 


వాలకమ్మును జూచివత్తువా మా ప్రేమ ॥నీ॥ 
బంగారు కమలాల వైడూర్య నాళాలు 
సింగార మొలికించు వాపీతరంగాలు నీ! 
మరకత మణీబద్ద మార్గానురాగాలు 
రాజహంస లొయార మొసగు విన్నాణాలు నీ! 
మందాకినీ శిశిర మారుతమ్ముల నించు 
మందార శమితోష్ట మధువులను సేవించు ॥నీ॥ 
కనకసికతా రత్నకేళలీ సుఖా లెంచి 
కౌబేరపురి హర్య కౌముదీకళ గాంచి ॥నీ॥ 


మణిశిలల విహరించు గిరిజాగిరీశు చా 
రణ మృదుల సోపానములుగ మెయి మలచీ "dn 
పురివిప్పి కనులాడు మెరుపురంగుల నెమలి 


శిరసులో రేకలను చిందించు మోము కళ "dn 
కురులతో పొంగారు గోపాలు శ్యామమ్ము 
గురుతుగా నీ యింద్రకోదండదేహమ్ము ॥నీ॥ 


- ఆకెళ్ళ సుబ్రహ్మణ్యకవి 


పూల పాటలు 49 


ఈ బరువు గుండెలో 


ఈ బరువుగుండెలో | అణిగణిగి మణిగినా 
పలుకులను పైకెత్తి । మంత్రించి ఊదింది 
ఈ మధురసంధ్య 
నెత్తురులు నింపింది ఈ రుధిర సంధ్య ఈ 


పలుకుతో పయనమై । పవనాల జతగూడి 
ప్రతిజీవి చెవిలోన | తనరాక తెలిపింది 
ఈ మధురసంధ్య 
తనరూపు చూపింది ఈ రుధిరసంధ్య ॥ఈ॥ 


పాలిపోయిన [బతుకు 1ప్రాణాలు పులకింప 
రాగాలు తీసింది | కండలను కదిపింది 
ఈ మధురసంధ్య 
గుండెలను కుదిపింది ఈ రుధిరసంధ్య ఈ 


వచ్చేను చీకటులు! వెచ్చగా పడుకోక 
వెలిగేటి యీ పలుకు! గుచ్చెత్తి పాడుమనె 
ఈ మధురసంధ్య 
హెచ్చరిక చేసింది ఈ రుధిరసంధ్య ఈ 


- భాగి నారాయణమూర్తి 


50 పూల పాటలు 


నీ చూపు తళుకులే 


నీ చూపు తళుకులే చెక్కిళ్ళ దిగజారి 
మందస్మితానంద మధు తరంగాలలో 
ఒరిగిపోయాయి కరిగిపోయాయి॥ ॥నీ॥ 


మందస్మితానంద మధుర వీచికలే 
మంద మందానిల తరంగాల తావులై 
దిశ లంటినాయి దివి కెక్కినాయి॥ నీ! 


నిదురలో మసలేటి ప్రాణాల నుసికొలిపి 
మందానిలస్వామి మధుపూరమౌ తావి 
ఊదిపోయాడు ఊపిపోయాదు॥ "dn 


నెలవంక సిరులొలుకు । చిరుమల్లెకన్నియా! 
పురివిచ్చి కులుకవే। నా గుండె పాదులో 


నాట్యాలు చేయవే 


నా హృదయవేదిపై॥ 
- భాగి నారాయణమూర్తి 


పూల పాటలు 51 


నవ్వవె నవ్వవె నా రాణి! 


నవ్వవె నవ్వవె నా రాణి! 


నీ నవ్వుల వెలుగులు దిశ లెగ(బ్రాకాలి 
ఆ వెలుగుల ముందటి అలనై నే ఉరకాలి ॥న॥ 


నీ నవ్వుల యందము పూవులు పూయాలి 
ఆ పువ్వుల్లోపలి తేనై నే నుబకాలి ॥న॥ 


నీ నవ్వుల గానము సెలయేళ్లై పాడాలి 
నే సెలయేటి తుంపరనై ఆడాలి ॥న॥ 


నీ నవ్వుల చలువలు జగమంతా నిండాలి 
ఆ చలువలు పొంగుల చంద్రుణ్ణి నే నీదాలి 


నవ్వవె నవ్వవె నా రాణి! 


- భాగి నారాయణమూర్తి 


పూల పాటలు 


కోటి కన్నుల కొసల 


కోటికన్నుల కొసల తొణికెడు 
చలువచూపుల మధురమూర్తీ! ॥కో॥ 
పండువెన్నెల పట్టుచీరతొ 
తేజరిల్లుచు విశ్వదేవళ 
పూజ మునిగిన దేవదేవి! ॥కో॥ 


నీదు పదముల కుదుర కట్టిన 

కుచ్చెళుల నటు గదియబట్టిన 

చీరచెర గరచేత బట్టిన 

పదము లంటి వ్రాకులాడెడు 

చిన్నిపాపను మరచినావా? ॥కో॥ 


సంబరంబున సాగుపాపను 

చంక నెత్తుక విశ్వదేవళ 

వీటికా కర్పూరఖందపు 

వెలుగు రక్షగ కనుల కద్ది 

చివురుచేతుల పూవు లుంచి 

పూజసల్పగ నేర్పవా? ॥కో॥ 


- భాగి నారాయణమూర్తి 


పూల పాటలు 53 


54 


పూల పాటలు 


పూల పాటలు మీరు వింటారా 
పాలబాటలు మీరు కంటారా 


విశ్వవనమున పూవు లెన్నా కన్నారా 


విశ్వగోళపు పాట లెన్నొ విన్నారా ॥1పూ॥ 
మందార దానిమ్మ మల్లె మొల్ల లవెన్నా 
అందాలు చిందించు నాగి చూడండి ॥హూ॥ 
రంగులేనీ తావు లనుభవించండీ 
పొరుపులేనీ పాట లాలకించండీ ॥పూ॥ 
విశ్వనాట్యపు లయకు వొదగనీ గోళాల 
గతులు పేలీ రాలిపోవును గళాల పూ! 
విశ్వవనమున పూలనడుమ మించు గులాబీ 
నిండుమెరపుల చెండు యీ చిన్నిగోళమ్ము ॥హూ॥ 


పూలమనసుల గాలిబుడుతలము మేము 
భూమి నాలుగు చెరగుకొసల నంటి వెలుంగు 


భావిరాజ్యము మాకు కాపురమ్మూ ॥హూ॥ 
చుక్కలంటెడు కొండగోడలే దాటాము 
నొక్కి పట్టిన యినుపకమ్ములను దూరేము ॥హూ॥ 


మనిషి మనిషికి మనసు మనసులో రగులుకొను 
ద్వేషభావము నార్ప నడుము కట్టాము 
లోకమ్ములో శాంతి నెలకొల్పగా దిగిన 
పూలపాటల తెలుగు రాయబారులము ॥1పూ॥ 
- భాగి నారాయణమూర్తి 


పూల పాటలు 


1 
సన్నిధియె నా కొక్క 
పెన్ని ధని తలచితిని 

కాలద్రోచినగూడ 


లాలనంబే సుమా! ॥స॥ 


2 
మాటలాడించుటే 
మది కాంక్షగల నాకు 
దూషించిననుగూడ 
భూషణంబే సుమా! ॥స॥ 


8 
జీవితం బర్పించు 
చిరకాలవాంఛతో 
చచ్చినా (బ్రతికినా 
సామ్యమేగద నాకు ॥స॥ 
- బి.రామరాజు 


పూల పాటలు 55 


56 


నా మానసాన 


నా మానసాన అందాలొల్ము చాన 
నామేను చివురింప నటియించు జాణ 
నాకే యొసంగె నానందాల వీణ 
ప్రకృతియే పులకింప పలికింతు వీణ 


నాదు వీణాగాన నాదమ్ము వినగ 
కలువ కన్నులువిప్పి తిలకించునేమొ 
విలపించు కనులతో వలపించునేమొ 
వలపించ నామేను పులకించునేమొ 


నాదు వీణగాన నాదమ్ము తోడ 
కోయిల గళమెత్తి కూయిల్లునేమొ 
నా దివ్యగానమ్ముతో తూగలేక 
సిగ్గిల్లి పొదరిండ్లజేరునోయేమొ 


నాదు వీణగాన నాదమ్ముతోడ 
కలమయూరము కాలుగలుపునో యేమొ 
పురివిప్పి నటియించి పొంగునో యేమొ 
పొంగి నా హృదయమ్ము పొంగించునేమొ 


నాదు వీణగాన నాదమ్ము వినగ 
పరుగుదీయు చకోరిమరలునో యేమొ 
మరలి వెన్నెల ద్రావ మరచునో యేమొ 
మరచి చూచుచు నన్ను మరపించునేమొ 


Io 


Io 


Io 


Io 


Ico 


- సి.నారాయణరెడ్డి 


పూల పాటలు 


చినుకులు 


మకరందమున నుండు మాధురీమహిమ 
చిగురుటాకున నుండు ఒగరుందనమ్ము 
మంచువిందున నుండు మంజులత్వమ్ము 


ప్రకృతి నిండుగ నుండు పరవశత్వమ్ము ॥మ॥ 
మేలితూరుపు నవ్వు నీలాలనవ్వు 
పసిపాపయే నవ్వు పవడాల నవ్వు 
చిన్నిపూవే నవ్వు చిన్నారినవ్వు 
వెలది నవ్విననవ్వు వెలలేని నవ్వు ॥మ॥ 


గండుకోయిల గొంతు కమ్మందనమ్ము 

జాబిల్లి మోములోచల్లందనమ్ము 

మిసిమి క్రొమ్మేనిలో మెత్తందనమ్ము 

విరహిణి హృదయాన వెచ్చందనమ్ము ॥మ॥ 


లేడిగుంపులు జేరు లేయాకుపొదల 

చేరి కోయిల లేరు చివురుజొంపముల 
కొసరుతేటుల దూరు క్రొందేనె విరుల 
(ప్రేయసుల తమిదీరు ప్రియులకౌగిళుల ॥మ॥ 


ఆ సి.నారాయణరెడ్డి 


పూల పాటలు 57 


తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురణలు 
కళాభవన్‌ (రవీంద్రభారతి) హైదరాబాద్‌ - ఫోన్‌ : 040-2970 3142 


క్ర.సం. వృస్తకం రచయిత వెల,రూ. 


1. 


శాతవాహనుల నుండి కాకతీయుల వరకు 


గౌ. సంపాదకులు డా॥ నందిని సిధారెడ్డి 110/- 
సంపాదకులు ఆచార్య డా॥ జి.అరుణకుమారి, 


డా॥ మల్లెగోడ గంగాప్రసాదు 


2. తెలంగాణ పద్యకవితా వైభవం డా. గండ్ర లక్ష్మణరావు 50/- 
3. మూడుతరాల తెలంగాణ కథ సంపాదకులు: డా.నందిని సిధారెడ్డి 300/- 

దా.సదానంద్‌ శారద, 

డా.ఎ.యం.అయోధ్యరెడ్డి, 

డా. బీ.వి.ఎన్‌, స్వామి 
4... తెలంగాణ సామెతలు సేకరణ: చైతన్య ప్రకాళ్‌ 100/- 
5, తెలంగాణ నవలా వికానం కాసుల ప్రతాపరెడ్డి 50/- 
6. తెలంగాణ సినీ గేయ వైభవం దా. కందికొండ 125/- 
7, మాదిరాజు రామకోటేశ్వరరావు స్వీయచరిత్ర మాదిరాజు రామకోటేశ్వరరావు 200/- 
8. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కవిత్వం డా. వెల్టండ శ్రీధర్‌ 60/- 
9. ఈగ బుచ్చిదాను (సంకీర్తనలు,శతకము) దా, పిభాస్మరయోగి 70/- 
10. తెలంగాణ శాతవాహనుల వారసత్వం దా. ఈమని శివనాగిరెడ్డి 50/- 
11. తెలంగాణలో భావకవితా వికాసం సం॥ సామిడి జగన్‌ రెడ్డి 350/- 
12. తొలినాళ్ల సోయి బెల్లంకొండ సంపతుకుమార్‌ 50/- 
13. గోంద్వానాలాండు ఎంత ప్రాభీనమైనదో 

తెలుగుకూడా అంతే (ప్రాభీనమైనది డా. సగిలి సుధారాణి 50/- 

14. మందార మకరందాలు దౌ నీ, నారాయణరెడ్డి 30/- 
15. వాగ్భూషణం భూషణం దా. ఇరివెంటి కృష్ణమూర్తి 20/- 
16. రైతు బుణ విముక్తి రాళ్ళబండి రాఘువశర్మ 25/- 
17. బ్రిటిష్‌ గ్రంథాలయంలో సేకరణ: చాడా సృజన్‌రెడ్డి 50/- 


తెలుగుపుస్తకాల పట్టిక 


కములు కరుణనాయుడు,అదిత్య అల్లాడి 


గ్గ 


రసార్థవ సుధాకరము 
నీంహాగిరి వచనములు 
నందగిరి ఇందిరాదేవి కథలు 
మాదిరెడ్డి సులోచన కథలు 
గంగావుర మహాత్యము 
లోకములహరి నవలలు 
(ప్రతాపరుద్ర చరిత్రము 
గెలుపు మనదే 

అడ్డూరి అయోధ్యరామకవి రచనలు 
తపతీ సంవరణము 

గజల్‌ గీతికలు 

వజ్ఞాలగ్గమ్‌ 


కాకతీయులనుండి అసథ్‌జాపొల వరకు 


చన్న బసవేశ్వరుని వచనములు 


ఉత్పల సత్యనారాయణాచార్య నగరకావ్యాలు 


సుగ్రీవ విజయం (యక్షగానం) 


శ్రీకృష్ణ సత్యభామా విజయం (యక్షగానం) 


ఉమర్‌ ఖయ్యాం రుబాయీలు 


సంపాదకులు: డా॥ శ్రీరంగాచార్య 
కృష్ణమాచార్య ప్రణీత 

నందగిరి ఇందిరాదేని 

మాదిరెడ్డి నులోచన 

శ్రీ రెద్రెడ్డి మల్లారెడ్డి దేశాయి 
లోకముల హరి 

ఏకామనాథుడు 

పర్చా దుర్గాప్రసాదరావు 


తెలంగాణ మంటల్లో / పోలీసు చర్యలు 


డా! పొటిబండ మాధవశర్మ 
పటేలు అనంతయ్య 
జయవల్లభుడు 


నంపా:ఆచార్య డా| జి, అరుణకుమారి, 


డా॥ మల్లెగోడ గంగాప్రసాదు 
శేకలిగే మఠం వీరయ్య 
ఉత్పల నత్యనారాయణాచార్య 
కందుకూరి రుద్రకవి 
సంగిశెట్టి మల్లయ్య 

ద్‌ గొ 
అను: డా.బూర్గుల రామకృష్ణరావు 


జనని (తెలంగాణ ఉద్యమ కవితా సంకలనం) వివిధ రచయితలు 
కాళోజి రామేశ్వరరావు తెలుగు రచనలు, ఉర్దూ అనువాద కవితలు 


అక్కవహాోదేవి వచనములు 
కథాకళి 
కథానికా గుచ్ళం 


వునాన 
తెలంగాణ చరిత్ర సంస్కృతి 


శేకలిగె మఠం వీరయ్య 
బెల్లంకొండ చంద్రమౌళిశాస్త్రి 
పది ఉత్తమ పోటీ కథల సంకలనం 


సాహిత్య త్రైమాసిక 
వ్యాన సంకలనం 


250/- 


70/- 
800/- 


45/- 


